అథ (త్రింశోంధాాయ; 
దేవదేవస్తుతి 
సనత్కుమార ఉవాచ | 


గత్వా తదైవ సవిధిస్తదా వ్యాన రమేశ్వరః | శివలోకం మహాదివ్యం 
నిరాధారమభాతెకమ్‌ || 1 


సాహాదో[భ్యంతరం విష్టుర్ణగామ ముదితాననః | నానారత్న 
పరిక్షిప్తం విలసంతం మహూజ్ఞ్వ$లమ్‌ || 2 


సంపాప్య ప్రథమం ద్వారం విచ్మితం గణసేవితమ్‌ | శోభితం 
పరయా లక్ష్మ్యా మహోచమతి సుందరమ్‌ || 3౩ 


దదర్శ ద్వారపాలాంశ రత్నసింహాసన స్టితాన్‌ | శోభితాన్‌ 
శ్వేతవసై*డశ్ప రత్నభూషణ భూషితాన్‌ || 4 


పంచవ।క్షతినయనాన్‌ గౌర సుందరవిగహాన్‌ | [తిశూలాది ధరాన్‌ 
వీరాన్‌ భస్మరుదాక్షశోభితాన్‌ || 5 


స్మబహ్మాపి రమెశశ్చ తాన్‌ పణమ వినమకః | కథయామాన 
వృత్తాంతం (పప్రభుసందర్శనార్దకమ్‌ || 6 


తదాజ్ఞాం చ దదుస్తసైశన్మ ప్రవివేశ తదాజ్ఞయా | పరం ద్వారం 
మహారమ్యం విచితం పరమప్రభమ్‌ || 7 


సనత్కుమారుడిట్లు పలికెను- 


ఓ వ్యాసా! లక్ష్మి పతి అదే సమయములో బహ్మతో కలిసి 
మహాదివ్యమైనది, ఆధారము లేనిది, భూత నిర్మితము కానిది యగు 
నివలోకమునకు వెల్లి (1), ఆనందముతో గూడిన ముఖము గలవాడై 
లోపలికి వెళ్లాను. విష్ణువు అనేక రత్నములు పొదుగుటచే మిరిమిట్లు 
గొలుతూ మెరియుచున్నది (2), రంగురంగులది, గణములచే 
సేవింపబడుచున్నది, గొప్ప కాంతితో శోభిల్లునది, చాల పెద్దది, 
మిక్కిలి సుందరమైనది అగు మొదటి దారమును గాంచెను (3). 


రత్నసింహాసనములయందు కూర్చున్నవారు, తెల్లని వృస్తములతో 
(ప్రకాశించుచున్నవారు, రత్నభూషణములతో అలంకరింపబడిన 
వారు, అయిదు ముఖములు మూడు కన్నులు గలవారు, పచ్చని 
అందమగు దేహములు గలవారు, (తిశూలమును మొదలగు 
ఆయుధములను దాలిిన వీరులు, మరియు భస్మతో రుదాక్షలతో 
పకాశించువారు అగు ద్వారపాలకులను కూడ గాంచెను (4, 5). 
లక్ష్మీపతి [బహ్మతో సహా వినమతతో వారికి ప్రణమిల్లి ప్రభుడగు 
నీవని దర్శించదగిన పని గలదని చెప్పెను (6). అపుడు వారు 
ఆతనికి అనుజ్జనీయగా, ఆతడు మిక్కిలి సుందరమైనది, 
రంగురంగులది, గొప్ప కాంతులను వెదజలునది అగు ఆ గొప్ప 
ద్వారము లోపలకు ప్రవేశించెను (7). 


(ప్రభూపకంఠ గత్యర్తం వృత్తాంతం సంన్యవేదయత్‌ | తద్వారపాయ 
చాజ్జప్తస్తేనాన్యం ప్రవివేశ హ || 8 


ఆ -౨ ౨ 


ఏవం పంచదశద్వారాన్‌ ప్రవిశ్య కమలోదువః | మహాద్వారం 
గతస్త్నత నందినం ప్రదదర్శహ || 9 


సమ్వజ్‌ నత్వా చ తం స్తుత్వా పూర్వవతేన నందినా | ఆజ్జప్తశ్చ 
శ4౫నారిషమ్లు ర్వివశాభ్యంతరం ముదా || 10 


దదర్శ గత్వా తతోద్చైస్సభాం శంభోస్సముత్‌ర్పుభామ్‌ | తాం 
పార్ష్లదైః పరివృతాం లసద్దోేహై సుభాషితమ్‌ || 11 


మహేశ్వరస్య రూపెశ్చ దిగ్చుజైశుభకాంతిభిః | పంచవక్షైస్తి 
నయనొశితికంరైెర్మహూజ్ఞ్వలేః || 12 
సదత్నయుకరు దాక్ష భస్క్మాభరణ భూషితైః | నవేందు 
మండలాకారాం చతుర[సాం మనోహరామ్‌ || 13 


మణీందహార నిర్మాణహీర సారసుశోభితామ్‌ | 
అమూల్యరత్నరచితాం పద్మప[తెశ్చ శోభితామ్‌ || 14 


అచట మరియొక ద్వారపాలకునకు కూడ తాను (ప్రభువు వదకు 
వెళ్లవలసిన కారణము గలదని విష్ణువు విన్నవించి ఆతని 
అనుమతిని బడసి ఆ ద్వారము లోపల ప్రవెశించెను (8). బ్రహ్మ 
ఈ విధముగా పదిహేను ద్వారములను దాటి మహాద్వారమును చేరి 
అచట నందిని గాంచెను (9). విష్ణువు పూర్వము నందు వఠత ఆ 
నందిని చక్కగా స్తుతించి నమస్కరించి ఆతని అనుమటిని పొంది 
ఆనందముతో మెల్లగా లోపలకు (ప్రవేశించెను (10). అచటకు వెళ్లి 
అచట గొప్ప శోభ గలది, ఎత్తెనది, ప్రకాశించే దేహములు గల 
గణములతో చుట్టు వారబడి యున్నది, చక్కగా 
అలంకరింపబడినది అగు ఆ శంభుని సభను గాంచెను (11). 
మహేశ్వరుని రూపముగల ఆ గణములు పది భుజములతో, 
అయిదు ముఖములతో, మూడు కన్నులతో నల్లని కంఠములతో 
(పకాశించిరి. వారు దివ్యకాంతులతో ఒప్పారుచుండిరి (12). వారు 
మంచి రత్నములు పొదిగిన ఆభరణములను రుదాక్షలను 
అలంకరించుకొని భస్మను ధరించి యుండిరి. చతుర[సాకారముతో 
మనోహరముగా నున్న ఆ సభ నూతన చందమండలము వలె 
శోభిలెను (13). మణులు, వ(జములు పొదిగిన హారములతో ఆ సభ 
శోభిలెను. విలువ కట్టలేని రత్నములు పాదిగియున్న ఆ సభ 
పద్మప(తములతో శోభిల్లుచుండెను (14). 


మాణిక్య్వజాలమాలాభిర్నానాచి।త విచితెతామ్‌ | 
పద్మరాగేం[దరచితామద్చుతాం శంకరేచ్చయా || 15 


నోవాన శతకైర్యుక్తాం స్యమంతక వినిర్మిత్రః | 
స్వర్ణసూతగంధియుక్తెశ్చారు చందన పల్లవైః || 16 


ఇం[దనీలమణిస్తంభఖైర్వేషితాం సుమనోహరామ్‌ | సుసంస్కృతాం 
చ సర్వత వాసితాం గంధవాయునా || 17 


సహసయోజనాయామాం సుపూర్ణాం బహుకింకరైః | దదర్శ శంకరం 
సాంబం తత విష్టుస్సురేశ్వరః || 18 


వసంతం మధ్యదెశే చ యథందుం తారకావృతమ్‌ | 
ఆమూల్యరత్ననిర్మాణ చితసింహాసన స్థితమ్‌ || 19 


కిరీటినం కుండలినం రత్నమాలా విభూషితమ్‌ | భస్మోద్రూళిత 
సర్వాంగం బిభంతం కేళిపంకజమ్‌ || 20 


పురతో గీతనృత్వం చ పశ్యంతం సస్మితం ముదా ||21 


మాణికక$ముల తోరణములు కలిగినది, రంగురంగుల కాంతులను 
విరజిమ్మునది, పద్మరాగ ఇందనీల మణులతో అద్భుతముగా 
శంకరుని ఇచకు అనురూపముగా నిర్మింపబడినది (15), 
స్యమంతకమణులు పొదిగినవి. బంగరు తాళ్లతో కట్టబడినవి, 
సుందరమగు చందననిర్మితమైన లతాపల్లవాదులతో 
శోభిలునవియగు వందమెటు కలిగినది (16), ఇందనీలమణులు 
స్తంభములతో చుట్టువారబడి మిక్కిలి మనోహరముగా నున్నది, 
అంతటా చక్కగా అలంకరింపబడినది, పరిమళభరితమగు 
వాయువుచే నిండియున్నది (17), వేయి యోజనముల వెడల్పు 
గలది, అనేక మంది కింకరులతో నిండియున్నది అగు సభలో 
జగన్మాతతో గూడి యున్న శంకరుని దేవదేవుడగు విష్ణువు గాంచెను 
(18). సభామధథ్యములో అమూల్యమగు రత్నములచే 
నిర్మింపబడిన వివిధవరముల సింహాసనమునందు కూర్చుండి 
చుక్కలతో చుట్టువారు బడియున్న చందురునివత శోభిల్లువాడు 
(19), కిరీట కుండల రత్నమాలలచే అలంకరింపబడినవాడు, 
భస్మలేపనము గల సర్వావయవములు గలవాడు, విలాసము కొరకై 
పద్మమును ఏట్టుకున్న వాడు (20), ఎదుట (పప్రదర్శింపబడు 
చున్న గానసహిత నాట్యమును ఆనందపూర్వకముగా చిరునవ్వుతో 
తిలకించు చున్నవాడు అగు శివుని గాంచెను (21). 


శాంతం ప్రసన్నమనసముమాకాంతం మహోల్లసమ్‌ | దేవ్యా 
(పదత్త తాంబూలం భుక్తవంతం సువాసితమ్‌ || 22 


గణశ) పరయా భక్త్యా సేవితం శ్వేతచామరైః | సూయమానం చ 
సిదెశ్ప భక్తి నమాత్మకంధరైః || 23 


గుణాతీతం పరేశానం (తిదేవజనకం విభుమ్‌ | నిర్వికల్పుం 
నిరాకారం సాకారం సేచృయా శివమ్‌ || 24 


అమాయమజమాద్యుం చ మాయాటిశం పరాత్పురమ్‌ | ప్రకృతేః 
పురుషసాాప పరమం నస్వప్రభుంసదా || 25 


ఎవం విశిష్టం తం దృష్ట్వా పరిపూర్తతమం సమమ్‌ | విష్ణుర్పహ్మా 
తుష్టువతుః ప్రణమ్య సుకృతాంజలీ || 26 


శాంతుడు, ప్రసన్నమగు మనస్సు గలవాడు, పార్వతిపతి, గొప్ప 
(ప్రకాశము గలవాడు, దోవిచ ఈయబడిన సుగంధ తాంబూలమును 
నములుచున్నవాడు (22), తెల్లని వింజామరలతో గణములచే 
సేవింపబడుచున్నవాడు, భక్తితో నమమైన శిరస్సులు గల 
సిదులచ స్తుతింపబడుచున్నవాడు (23), తెగుణములకు 
అతీతుడు, పరమేశ్వరుడు, తిమూర్తులకు తండి, 
సర్వవ్యాపకుడు, భేదరహితుడు, ఆకారము లేని వాడు, యథేచ్చగా 
ఆకారమును స్వీకరించువాడు (24), మాయాసంగము లేనివాడు, 
పుట్టుక లేనివాడు, సర్వకారణుడు, మాయను వశము 
చేసుకున్నవాడు, పరాత్పరుడు, ప్రకృతి పురుషులకు 
అతీతమైనవాడు, నిత్వస్వరాట్‌ (25), పరిపూర్ణ తముడు, 
సర3మునందు సమముగా నుండువాడు అగు ?వుని గాంచి 
[బహ్మవిష్టువులు చేతులు జోడించి నమస్కరించి స్తుతించిరి (26). 


విష్ణువిధి ఊచుతుః | 


దేవదేవ మహాదేవ పరబ్రహ్మాఖిలేశ్వర | త్రిగుణాతీత నిర్వ 
(తిదేవజనక ప్రభో || 27 


వయం తే శరణాపన్నా రక్షాస్మాన్‌ దుఃఖితాన్‌ విభో | 
శంఖచూడార్దితాన్‌ కిషాన్‌ సన్నాథాన్‌ పరమేశ్వర || 28 


అయం యోళధిష్టితో లోకో గోలోక ఇతి స స్మృతః | అధిష్టాతా తస్య 
విభుః కృష్ణో జయ త్వదదిష్టితః || 29 


పారద్మృప్రవరస్తస్య సుదామా దైవయంితః | రాధాశపో బభూవాథ 
శంఖచూదశు దానవః || 30 


తేన నిస్సారితాశ్శంభో పీడ్యమానాస్సృమంతతః | హృతాధికారా[స్తి 
దశా విచరంతి మహీతలే || 31 


త్వం వినా న స వధ్యశ) సర్వేషాం [తెదివౌకసామ్‌ | తం ఘాతయ 
మహేశాన లోకానాం సుఖమావహ || ౩2 


త్వమేవ నిర్గుణ స్పృతోో%నంతో%ీనంత పరాక్రమః | సగుణశ్చ 
సన్నివేశః ప్రకృతేఃపురుషాత్పరః || 33 


బహ్మవిమువులిటు పలికిరి- 


ఓ దెవదెవా! మహాదేవా! పర్మ్నబహ్మా! సర్వెశ్వరా! సత్త్వ్వరజస్తమో 
గుణములకు అతీతమైనవాడా! ఆనందస్వరూపా! [త్రిమూర్తుల 
తండీ! ప్రభూ! (27). మేము నిన్ను శరణు పాందుచున్నాము. ఓ 
విభూ! పరమేశ్వరా! శంఖచూడునిచే పీడింపబడి కేశములను 
పొంది దుఃఖితులమై యున్నాము. సత్స్వరూపుడవగు నీవే మాకు 
నాధుడవు. మమ్ములను రక్షింపుము (28). ఇచటకు సమీపములో 
నున్న లోకమునకు గోలోకమని పేరు. దానికి కీకృష్ట్ణభగవానుడు 
అదీశ్వరుడు. ఆయనకు నీవు (పభుడవు (29). డీకృష్ణుని అనుంగు 
సహచరుడగు సుదాముడు దైవవశముచే రాధచె శపింపబడి 
శంఖచూడుడన దానవుడైనాడు (30). ఓ శంభూ! ఆతడు 
దేవతలను పరిపరి విధముల బాధలకు గురిచేసి స్వరమునుండి 
వెళ్లగొట్టినాడు. తమ అధికారములను పోగొట్టుకొనిన దేవతలు 
భూలోకములో తిరుగాడుచున్నారు (31). ఆతనిని దేవతలందరిలో 
ఒక్క రైననూ సంహరింపజాలరు. నీవు మ్మాతమే ఆతనిని 
సంహరించగలవు. ఓ మహేశ్వరా! నీవాతనిని వధించి లోకములకు 
సుఖమును కలుగజేయుము (32). నిరుణుడు, సత్యస్వరూపుడు, 
అనంతుడు, అంతములేని పరాక్రమము గలవాడు, సగుణుడు, 
సతురుషులకు ఆశయమైనవాడు, ప్రకృతిపురుషులకు అతీతుడు 
అగు పరమాత్మ నీవే (33). 


రజసా సృష్షిసమయే త్వం |బహ్మా సృష్టి కృత్‌ర్పుభో | సత్త్వేన 
పాలనే విషము స్తిభువావనకారకః || 34 


తమసా ప్రలయే రుదో జగత్సుంహారకారకః | నిసైళగుణ్య 
నివాఖ్యాతస్తుర్యో జ్వ్యోతిస్స్వరూపకః || 35 


త్వదీక్షయా చ గోలోకే త్వద్‌గవాం పరిపాలకః | త్వధోశాలా 
మధ్యగశ్చ కృష్ణః క్రీడత్యహర్నిశమ్‌ || 36 


త్వం సర్వకారణమ్‌ స్వామీ విధిర్విష్టేశ్వరః పరమ్‌ | నిర్వికారీ సదా 
సాక్షీ పరమాత్మా పరేశ్వరః || 37 


దీనానాథ సహాయీ చ దీనానాం ప్రతిపాలకః | దీనబంధు[స్తి 
లోకేశశ్శరణాగతవత్సులః || 38 


అస్మానుద్దర గౌరీశ ప్రసీద పరమేశ్వర | త్వదధీనా వయం నాథ 
యదిచ్చసి తథా కురు || 39 


ఓ ప్రభూ! సృష్టి కాలములో నీవు రజోగుణ పధానుడవై 
(బహ్మరూపములో సృష్టిని చేసెదవు. విషురూపములో 
సత్త్వగుణప్రధానుడవై ముల్లోకములను రక్షించెదవు (34). తమో 
గుణపధానుడవై రుదరూపములో ప్రళయకాలము నందు జగత్తును 
నాశము చేసెదవు. |తిగుణా తీతమగు తురీయ శుధదచైతన్వ 
స్వరూపుడవై శివనామముతో |పసిద్దిని గాంచి యున్నావు (35). 
భీకృష్లుడు నీ ఆజ్జచే నీ గోవులను రక్షిస్తూ గోలోకములో నీ గోశాల 
మధ్యలో నున్న వాడై రాత్రింబగళ్లు క్రీడించుచున్నాడు (36). 
సర్వమునకు కారణము మరియు ప్రభువు నీవే. [బబహ్మ 
విషురుదరూపములలో నున్న నిర్వికార పరబహ్మవు నీవే. 
నిత్యసాక్షియగు పరమాత్మ నీవే. నీవు ఈశ్వరులకు ఈశ రుడవు 
(37). దీనులకు అనాధులకు సాహాయ్యకారియై వారిని పాలించు 
దీన బంధువు నీవు. (తిలోకాధిపతివి అగు నీవు శరణుజొది)ంన 
వారియందు వాత్సుల్యమును చూపెదవు (38). ఓ గౌరీపతీ! 
పరమేశ్వరా! మమ్ముల నుద్దరించుము. పసన్నుడవు కమ్ము. ఓ 
నాథా! మేము నీ ఆధీనములో నున్నాము. నీకు ఎట్లు ఇష్టమైనచో, 
అటులనే చేయుము (39). 


సనత్కుమార ఉవాచ | 


ఇత్యుక్త్వా తౌ సురౌ వ్యాస హరిర్పహ్మా చ వై తదా | విరమతుశ్శివం 
నత్వా కరౌ బద్వ్వా వినీతకౌ || 40 
ఇతి వీ శివమహాపురాణ  రుదసంహితాయాం యుధఖండే 
దేవదేవస్తుతిర్నామ (తింశో%ధాయః (30). 
ఓ వ్యాసా! (బహ్మ విషువులనె ఆ దేవతలిదరు అపుడిటు పలికి 
వినయముతో చేతులు జోడించి శివునకు నమస్కరించి విరమించిరి 
(40). 


శి శివ మహా పురాణములోని రుద సంహితయందు యుద్దఖండలో 
దేవదేవస్తుతియను ముప్పదియవ ఆధ్యాయము ముగిసినది (30). 


